Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, WEDNESDAY ,MARCH 27 , 2019 


G .881 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 

-- - - 
NOTIFICATIONS BY GOVERNMENT 


ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 

(FOREST. I) 


VIZIANAGARAM DISTRICT - BHOGAPURAM MANDAL , KANCHERU VILLAGE 

RESERVATION OF KANCHERU BIT II, WITH AN EXTENT OF 31. 86 ACRES OR 
12 . 90 Ha. OF LAND - UNDER SECTION 4 OF THE ANDHRA PRADESH FOREST 
ACT, 1967 AS KANCHERU BIT || FOREST BLOCK . 


[G . O .Ms.No . 67 , Environment, Forests , Science & Technology (Forest.I), 

15th May , 2011. ) 


NOTIFICATION 


In exercise of the powers conferred under Section 4 of the Andhra Pradesh 
Forest Act, 1967( Andhra Pradesh Act No. I of 1967), the Governor of Andhra Pradesh hereby 
declares that it is proposed to constitute the following land within the boundaries specified 
in the schedule below as a Reserved Foresť under the said Act and appoints the Forest 
Settlement Officer SPSR , Vizianagaram be the Forest Settlement Officer in regard to the 
said land to consider the objections , if any, and to enquire into and determine the existence , 
nature and extent of any rights claimed by, or alleged to exist in favour of any person in or 
over any land comprised in their such limits , or to any Forest Produce of such land to deal 
with the same as provided in chapter- Il of the said Act. 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


SCHEDULE 


adal 


: 


Name of the District 

Vizianagaram 
Name of the Revenue Mandal 

Bhogapuram 
Name of the Division 

Vizianagaram 
Name of the Range 

Vizianagaram 
Name of the Forest Block 

Kanchuru Bit - II 
Area of the Forest Block 

Ac. 31.86 Cts (or ) 12 . 90 Ha. 
Details of Areas included in the Forest Block 
Sl.No. Name of the Nature of land Extent 

Remarks 
village 

included in 

Forest Block 
Kancheru Sandy 

31.86 Ac. (or) Un-surveyed 
12 . 90 Ha . Sea - Coast area 


Kanchuru Bit -II Block area has been separately surveyed and the details are 
furnished below . 


BOUNDARY DESCRIPTION OF BIT " A " 


North : Starting from Station No. 1 near Yerramusalayyapalem and Mukkam Village 
Survey No. 1 and runs towards North -easternly direction to station No. 12 thence runs 
towards South -easternly direction to station No. 13 , thence runs towards North 
easternly direction to station No. 16 , with the following magnetic bearings and 
distances. 


Station No . s 


Magnetic Distance 
Bearing in links 
in 
| Degrees 


Station No. s Magnetic Distance 

Bearing in links 


in 


Degrees 


From 
1 
. 


To 
2 
3 


27. 00 
34 . 00 
33. 30 


298 
290 
441 


From 
4 
5 
6 


To 
5 
6 
7 


41.00 
47. 00 
45 .00 


419 , 
592 
230 


3 


4 


Station Nos. 


Distance 
in links 


Distance 
in links 


From 


To 


Station 

Nos . 
From To 
78 
8 9 
9 10 
1011 


Magnetic 
Bearing in 
degrees 

8 .00 
52. 30 
43.00 
44 . 30 


11 


12 


328 
383 
232 
573 


Magnetic 
Bearing in 
degrees 

48 . 00 
126 . 30 
47 .00 
48 . 30 
41 . 30 


12 
13 
14 


13 
14 


411 
542 
848 
564 
308 


15 


L 


16 


ANDHRA PRADESH GAZETTE ,March 27 , 2019 


East : 


Thence the boundary line runs towards South - easternly direction to 
Station No . 17 with the following Magnetic Bearings and distances . 

Station Nos. Magnetic Bearing in Distance in 
From To 

degrees 

links 
16 17 

130 .00 

542 


South : . 


Station 

Nos. 
From To 
17 | 18 
18 19 
19 20 


Thence the boundary line runs towards South -westernly direction to 
Station No.22 with the following Magnetic Bearing and distance. 
Magnetic Distance Station Nos. 

Magnetic 
Bearing in 

Distance 
in links 

Bearing in 

in links 
degrees 

From | Το 

degrees 
229 . 00 1037 20 21 225 . 00 

787 
230 . 00 2621 121 22 212 . 00 

496 
220 . 00 530 


West: 


Thence the boundary line runs towards North -westernly direction to 
Station No.1 ( Starting point ) with the following Magnetic Bearings 
and distances . 


Station Nos . 
From TO 
22 1 


Magnetic Bearing in 

degrees 
299. 30 


Distance in 

links 
388 


Remarks : 1) Enclosures not to be allowed within the block . 

2) Right of way not to be admitted within the Block . 


JANAKIR . KONDAPI, 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


Com 


నోటిఫికేషన్ 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటవీశాఖ వారి అటవీచట్టము 1967 సెక్షను 4 ప్రకారము ( చట్టము 
1 , 1967) , ఆంధ్రప్రదేశ్ గవర్నరు గారి అధికారములకు లోబడి సెక్షను 4 ప్రకారము ఈ క్రింది 
షెడ్యూలులోగల అటవీ భూమిని రిజర్వు ఫారెస్టుగా పరిగణించబడుటకు గాను ఆధ్యాయము - IIలో 
పొందుపరచిన సూచనల మేరకు ఈ అటవీ భూమి యొక్క విస్తీర్ణము , అటవీస్వభావము మరియు ఈ 
అటవీభూమి సరిహద్దు చూట్టూ గల గ్రామ ప్రజల వద్ద నుండి భూ ఆక్రమణలకు సంబంధించి ఏమైనా 
ఆక్షేపణలు ఉన్నయడల వాటిని పరిశీలించుటకు , అట్టి పరిధిలోపల ఉన్న ఏవైనా హక్కుల యొక్క అస్తిత్వాన్ని , 
స్వభావాన్ని విస్తృతిని గురించి విచారించి మరియు పరిష్కరించుటకు గాను విజయనగరం జిల్లా ఫారెస్టు 
సెటిల్మెంట్ ఆఫీసరుగారిని నియమించడమైనది . 

షెడ్యూలు 
1 ) రెవెన్యూజిల్లా పేరు 

విజయనగరం . 
2) రెవెన్యూ మండలం పేరు 

భోగాపురము 
3 ) అటవీడివిజను పేరు 

విజయనగరం 
4 ) అటవీ రేంజి పేరు 

విజయనగరం 
5) రిజర్వు చేయబడు అటవీబ్లాకు పేరు : కంచేరు బిట్ - 2 
6 ) రిజర్వు చేయబడు అటవీబ్లాకు విస్తీర్ణము : 31 .86 ఎకరములు ( లేక ) 12. 90హె|| 

అటవీబ్లాకులో ఉన్నటువంటి స్థల వివరములు 
వరుస గ్రామము 

రిమార్కులు 

స్థలం 
కంచేరు ఇసుక దిబ్బలు | 31 .86 ఎకరాలు( లేక ) | సర్వే చేయబడని సముద్ర 

12. 90 హె | తీర ప్రాంతము 
బిట్ " ఎ " యొక్క సరిహద్దు వివరములు 
ఉత్తరము : ఈ బ్లాకు యొక్క సరిహద్దు రేఖ సాధారణముగా ఎర్రముసలయ్యపాలెం మరియు 

ముక్కం గ్రామములను కలుపు ముక్కం సర్వే స్టేషను నెం . 1 మరియు బ్లాకు 

యొక్క స్టేషను నెం . 1 నుండి సాధారణముగా ఈశాన్య దిశగా స్టేషను నెం . 12 
వరకు అచట నుండి ఆగ్నేయ దిశగా స్టేషను నెం . 13 వరకు ,. అచట నుండి 

ఈశాన్య దిశగా స్టేషన్ నెం .16 వరకు ఈ క్రింది కొలతలతో పోవుచున్నది . 
స్టేషనులు మాగ్నటిక్ | దూరము | | స్టేషనులు మాగ్నటిక్ | దూరము 
నుండి | వరకు | బెరింగులుడిగ్రీతో | లింకులలో | | నుండి వరకు | బెరింగులుడిగ్రీతో | లింకులలో 
12 

27 . 00 298 415 41 . 00 

419 
3 34 . 00 290 56 47. 00 

592 
33 . 30 

441 61745. 00 230 


నెం . | పేరు | భూమి స్వభావము | అటవీ 
బ్లాకులో కలిపిన | 


L 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


తూర్పుః | 


స్టేషనులు మాగ్నటిక్ దూరము స్టేషనులు మాగ్నటిక్ దూరము 
నుండి | వరకు ) బెరింగులు డిగ్రీతో | లింకులలో | నుండి వరకు | బెరింగులుడిగ్రీతో లింకులలో 

8 . 00 328 11 12 48 . 00 411 
52. 30 383 | 12 

13 

126 . 30 542 
10 43. 00 

232 13 14 47. 00 848 
10 11 44. 30 

573 | 15 48 . 30 

564 
151641. 30 

308 
అచట నుండి సరిహద్దు రేఖ సాధారణముగా ఆగ్నేయ దిశగా స్టేషను నెం . 17 
వరకు ఈ క్రింది కొలతలతో పోవుచున్నది . 

స్టేషనులు మాగ్నటిక్ బెరింగులు దూరము 
నుండి వరకు డిగ్రీతో లింకులలో 

| 16 17 130 . 00 542 
దక్షిణము: అచట నుండి సరిహద్దు రేఖ సాధారణముగా నైరుతీ దిశగా స్టేషను నేం . 22 వరకు 

ఈ క్రింది కొలతలతో పోవుచున్నది . 
స్టేషనులు మాగ్నటిక్ దూరము స్టేషనులు మాగ్నటిక్ దూరము 
నుండి వరకు బెరింగులుడిగ్రీతో లింకులలో నుండి వరకు బెరింగులు డిగ్రీతో | లింకులలో 
17 | 18 229 . 00 1037 20 21 1 225 . 00 787 
18 | 19 230. 00 2621 21 22 212. 00 496 
10 | 20 220.00 5 30 
పడమర : అచట నుండి సరిహద్దు రేఖ సాధారణముగా వాయువ్య దిశగా స్టేషను నెం . 1 

( ప్రారంభపు స్టేషను) కు క్రింది కొలతలతో పోవుచున్నది . 

స్టేషనులు మాగ్నటిక్ బెరింగులు దూరము 
| నుండి | వరకు డిగ్రీతో లింకులలో 
22 11 

299 .30388 


రిమార్కులు : 


అనుమతింపబడు ప్రదేశములో ఎంక్లోజర్లు మరియు రహదారులు 
ఏమీయూ లేవు . 


జానకి ఆర్ . కొండపి , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www .apegazette . cgg . gov. in 


